యుద్ధం 


వా 


లేడ్ 


యుద్ధం 


వాయేడ్ 


ఎరుపు , నీలం రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతోంది . ప్రతిరోజూ 
రెండు దేశాల సైనికులు యుద్ధ భూమి లోకి వెళ్లేవాళ్లు . 
చనిపోయిన వాళ్లని,గాయపడిన వాళ్లని ప్రతి సాయంత్రం 
ప్రాణాలతో మిగిలి ఉన్నవాళ్లు వెనక్కి తీసుకుని వచ్చేవాళ్లు . 


చాలా రోజుల నుంచి యుద్ధంజరుగుతోంది . అసలు 

యుద్ధం ఎందుకు మొదలు అయ్యిందో ఇప్పుడు ఆ 
రెండు దేశాలకూ గుర్తు లేదు . 


ఎర్ర రాజ్యంరాజు రెండవ విక్టర్ తన సైనికులను లెక్క 
పెట్టుకున్నాడు. మళ్లీలెక్కపెట్టాడు. “ పది , ఇరవైకలిపితే ముప్పై 
మంది . మరో యాభై 
జోడిస్తే ఎనభైమంది . మొత్తం ఎనభైమంది 
సైనికులే! యుద్ధం గెలవటానికి ఇంత తక్కువ సైన్యం సరిపోదు , ” 
అనుకుంటూ రాజు విచారంలో మునిగిపోయాడు . 


ఎర్ర రాజ్యంరాజుకి జూలియస్ అన్న కొడుకు 
ఉండటం సంతోషించదగిన విషయం. తండ్రి 
నిరాశలో మునిగిపోవటం చూసి , “ ఆశను 
కోల్పోవద్దు , నాన్నా !" అన్నాడు.దాంతో రాజుకి 
ధైర్యం చేకూరింది . 


నీలి రాజ్యంరాజు 12వ ఆర్మండ్ దగ్గర కూడా ఎనభైమంది 
సైనికులే మిగిలారు . అతడికి కూడా ఒక కొడుకు ఉన్నాడు . 
అయితేరాజు విచారంలో మునిగి ఉన్నప్పుడు అతడికి 
ధైర్యాన్ని ఇచ్చే ఒక్క మాట కూడా కొడుకు దగ్గర లేదు . 


అంత 


ఆర్మండ్ కొడుకు పేరు ఫేబియన్ . ఫేబియన్ కి యుద్ధం అంటే ఏమాత్రం 
ఆసక్తి లేదు . నిజం చెప్పాలంటే , ఫేబియన్కి ఏ విషయం పట్లా అంత 
ఆసక్తి లేదు . ఉద్యానవనంలో ఒక చెట్టు మీద కూర్చుని అతడు 
రోజంతా గడిపేవాడు . 


ఒకరోజురాకుమారుడు ఫేబియన్కిరాకుమారుడుజూలియస్ నుంచి 
ఒక ఉత్తరం వచ్చింది . అందులో ఇలా ఉంది : 


మన ఇద్దరి తండ్రుల సైన్యంబాగా తగ్గిపోయింది . నువ్వు 
సాహసవంతుడివేఅయితే గుర్రం మీద ఆయుధాలతో రేపు ఉదయం 
యుద్ధ భూమికి రా . 
మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దాం . ఇందులో ఎవరు గెలిస్తేరాజ్యం 
వాళ్ల సొంతం అవుతుంది . 
భవదీయ , 
జూలియస్ 


ఫేబియన్ పెద్దగా నిట్టూర్చాడు . 
అతడికి గుర్రాలంటే కూడా ఇష్టం లేదు . 


మరునాడు ఉదయం 
రాకుమారులు ఇద్దరూ యుద్ధభూమిలో 
కలిశారు .జూలియస్ ఒక ఉత్తమజాతి గుర్రం మీద వచ్చాడు . 
కానీ 
రాకుమారుడు ఫేబియన్ ఒక 

గొర్రెని ఎక్కి వచ్చాడు . 
“కాసుకో దెబ్బ !" అంటూ అరుస్తూ జూలియస్ యుద్దానికి 
సన్నద్ధం అయ్యాడు . 
“ బా -బా !” అంటూగొర్రెఅరిచింది . 
దాంతో రాకుమారుడుజూలియస్ గుర్రం బెదిరిపోయి 
ఒక్కసారిగా వెనక కాళ్ల మీద నిలబడింది . 


దాంతో జూలియస్ కింద పడిపోయాడు . 
“ దెబ్బ తగలలేదు కదా ?" ఫేబియన్ అడిగాడు . 
దెబ్బ తగలటమేకాదుజూలియస్ ఆ అదురుకి చచ్చిపోయాడు . 
“ మోసం ! ద్వంద్వ యుద్ధం ఒక కుట్ర ! " అంటూ ఎర్ర రాజ్యం సైనికులు అరిచారు . 
అది అనుకోకుండా జరిగిన ప్రమాదమని ఫేబియన్ చెప్పాలని అనుకున్నాడు . 
కానీ 
కత్తులూ , శూలాలతో సైనికులు వస్తుండటంతో అతడు అక్కడి నుంచి 
పారిపోయాడు . 


నీలి దేశపు రాజు ఆర్మండ్ తన కొడుకుకోసం ఎదురు చూస్తున్నాడు . 
“ నువ్వు సిగ్గుపడాలి, ” అంటూ అతడు ఫేబియన్ ని తిట్టాడు . 
“ నేను ఏమీ చెయ్యలేదు ," ఫేబియన్ వివరించాడు . 
" అదే నీతప్పు !జూలియస్కనీసం గెలవటానికి ప్రయత్నించాడు,” తండ్రి అతని మీద అరిచాడు. “ సిగ్గు . 
సిగ్గు ,సిగ్గు. నిన్ను ఈరాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను! " 


రాకుమారుడు ఫేబియన్ ఉద్యానవనంలో దాక్కున్నాడు . 
సైనికులు మళ్లీ యుద్ధభూమికి వెళ్లారు . - 
అప్పుడు ఫేబియన్కి ఒక ఆలోచన వచ్చింది . 
అతడు రెండు ఉత్తరాలురాశాడు - ఒకటి నీలి దేశపు రాజు 12వ 
ఆర్మండ్ కి , రెండవది ఎర్ర దేశపురాజు రెండవ విక్టర్కి . 


ఆ రెండు ఉత్తరాలలో ఒకే అంశం ఉంది . 


నేను ఇప్పుడు పసుపు పచ్చ దేశపురాజు నాల్గవ బేసిల్ లో ఉన్నాను . 
అతడు తన పెద్ద సైన్యాన్ని నాకు ఇచ్చాడు . 
మీలో ధైర్యం ఉంటే ఆయుధాలు , గుర్రాలు సిద్ధం చేసుకోండి ! 
యుద్ధ మైదానంలో రేపు కలుద్దాం . 
భవదీయ , 
ఫేబియన్ 


ఆ సాయంత్రం 12వ ఆర్మండ్ ఆ ఉత్తరం చదివాడు. “ నా పనికిమాలిన 
కొడుకుకి ఒక సైన్యం ఉందా ? ” అరిచాడు . “ మహా అయితే అతడి దగ్గర 
ఎనిమిది మంది సైనికులు ఉంటారు .వాళ్లని పచ్చడి పచ్చడి చేస్తాను ! " 


ఎర్ర దేశపు రాజు 2వ విక్టర్ ఆ ఉత్తరం చదివి భుజాలు విరిచాడు . 
రాకుమారుడు జూలియస్ని ద్వంద్వ యుద్ధంలో మోసంతో చంపినందుకు 

ఫేబియన్ ని అణిచి వేస్తాను అనుకున్నాడు . ఆ ఉత్తరాన్ని జేబులో 
పెట్టుకుని అతడు నిద్ర పోయాడు . 


మరునాడు ఉదయం రెండు దేశాల సైన్యం యుద్ధ భూమికి చేరుకుంది . నీలి దేశపు 
సైన్యాన్ని చూసి ఎర్ర దేశపురాజు, “ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ? మీరు వెళ్లిపోండి , ” 
అంటూ అరిచాడు . 
" పసుపు పచ్చ దేశపు సైన్యాన్ని ఎదుర్కోటానికి వచ్చాం ," అన్నాడు నీలి దేశపురాజు . 
“ నాకు ఏమీ అర్థం కావటం లేదు , " చెప్పాడు ఎర్ర దేశపు రాజు . 


రాజులు ఇద్దరూ తమకు వచ్చిన ఉత్తరాలను పోల్చి చూసుకున్నారు . 
రెండింటిలోనూ ఒకే రకంగా ఉంది . 
“ అతడి వద్ద ఎంతమంది సైనికులు ఉండి ఉంటారు ? " 12వ ఆర్మండ్ 
అడిగాడు . 
“ ఎనిమిది , ఎనభై, ఎనిమిది వందలు , " ఊహించాడు 2వ విక్టర్ . 
“ సంఖ్యతో మాకు సంబంధం లేదు . మై సైనికులు సాహసికులు , " 12వ 
ఆర్మండ్ అన్నాడు . 
రెండవ విక్టర్ తక్కువ తినలేదు , “ మా సైనికులకు భయం అన్నదే 
తెలియదు . " 


మధ్యాహ్నం అయ్యింది . పసుపు పచ్చ సైన్యం 
కోసం నీలి , ఎర్ర 
సైన్యాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి . ఎంత సాహసికులు , 
భయంలేని వాళ్లకైనా వేచి ఉండటం ఆందోళన కలిగిస్తుంది . 
“ అయ్యా, " అన్నాడురాజు 12వ ఆర్మండ్ . “ ఎనిమిది వందల 
సైనికులను ఎదుర్కోవాలి కాబట్టి మనం కలిస్తే మంచిది . " 
“ అదే మంచిదని అనిపిస్తోంది , " 2వ విక్టర్ అతడితో ఏకీభవించాడు . 


రెండు సైన్యాలు మధ్యాహ్నం అంతా వేచి ఉన్నాయి .రాత్రి 
భోజనానికి ఏవో చిరుతిళ్లు తెప్పించుకున్నారు. పసుపు పచ్చ 
సైన్యందొంగచాటుగా దాడి చేస్తుందేమోననిరాత్రంతా 
యుద్ధభూమిలోనేగడిపారు . 


రెండవరోజు కూడా పసుపు పచ్చ సైన్యంరాలేదు . యుద్ధభూమిలో 
సైనికులు గుడారాలు వేసి ,రాత్రి చలిమంటలు వేసుకున్నారు . మూడవరోజు 
కొంత మంది సైనికుల భార్యలు యుద్ధభూమికి వచ్చారు . చిరుతిళ్లు తిని 
సైనికులు బతకలేరు కదా , అందుకనేవాళ్లతో పాటు వంట సామగ్రికూడా 
తెచ్చారు . 


నాల్గవ రోజు ఆడవాళ్లు తమతోపాటు చిన్నపిల్లలను తెచ్చుకున్నారు . 
అయిదవరోజు ఇంటి వద్ద పెద్ద పిల్లలకు ఏమీతోచక అమ్మలతో పాటు 
వచ్చారు . మెల్లమెల్లగా ఆవులు , పందులు ,కోళ్లు కూడా యుద్ధ 
మైదానంలోకి వచ్చాయి . 

పిల్లలు రెండు శిబిరాల మధ్య తిరగటం 
మొదలుపెట్టారు. 


పదవరోజుకి యుద్ధభూమి ఒక ఊరు లాగా కనిపిస్తోంది . 
“ నేను మోసం చేశానని ఎర్ర సైన్యం అనుకుంది . ఎందుకూ 
పనికిరాని వాడినని నీలి సైన్యం అనుకుంది . నా దగ్గర 
అప్పుడూ , ఇప్పుడూ సైన్యం లేదు . అయినా యుద్ధాన్ని 
ఆపగలిగాను , " అనుకున్నాడు ఫేబియన్ . 


ఇదంతా చెప్పటానికి పసుపుపచ్చ దేశానికిరాజు అయిన 4వ బేసిల్ 
దగ్గరకు ఫేబియన్ వెళ్లాడు . ఫేబియన్ కల్పిత సైన్యం గురించి విని అతడు 
నవ్వాడు .కానీ 
రాకుమారుడుజూలియస్ చనిపోయాడని తెలిసి అతడు 
ఏడ్చాడు . వాళ్ల పేర్లు తెలియనప్పటికీ యుద్ధంలో చనిపోయిన సైనికుల 
గురించి కూడా అతడు ఏడ్చాడు . 


ఫేబియన్ తెలివైనవాడు , ధైర్యశాలి అని 4వ బేసిల్ కి 
అర్థమయ్యింది . పసుపుపచ్చ దేశానికిరాజు అయిన 
అతడికి 
పిల్లలు లేకపోవటంతో ఫేబియన్ ని దత్తత 
తీసుకుని యువరాజుని చేశాడు . 


చాలా సంవత్సరాల తరవాత ఫేబియన్రాజు అయ్యి 
దేశాన్ని ఎంతో కాలం చక్కగా పాలించాడు. ఫేబియన్రాజు 
కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదని వేరే చెప్పాలా . 


“ ఈ పుస్తకం నాకు ఎంతో నచ్చింది !" 


విలియం స్టీగ్, 
బాలలకు ఎన్నో పుస్తకాలురాసిన వ్యక్తి , న్యూ యార్కర్ 

పత్రికలో కార్టూనిస్ట్ 


